Registered No. HSE -49/2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRAP 


आध्रप्रदेश 


a 


" 
HRA 
PRADESH 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 12 


AMARAVATI, WEDNESDAY ,MARCH 27 , 2019 


G .874 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


- - X -- 


NOTIFICATIONS BY GOVERNMENT 
ENVIRONMENT, FORESTS , SCIENCE & TECHNOLOGY 

DEPARTMENT 
( FOREST. I) 


ANANTHAPUR DIVISION - RESERVATION OF GOOTY RANGE , MUTCHUKOTA 

ADDITIONAL BLOCK - XI DOSALEDU VILLAGE OF PUTLUR MANDAL , TADIPATRI, 
ANANTAPUR DISTRICT - NOTIFICATION UNDER SECTION 4 OF THE ANDHRA 
PRADESH FOREST, ACT, 1967 AS MUTCHUKOTA ADDITIONAL XI BLOCK . 


[G .O .Ms.No. 98 , Environment, Forests , Science & Technology ( Forest.I), 

29th October, 2009. ) 


NOTIFICATION 


In exercise of the powers conferred by section 4 of the A .P . Forest Act, 1967 
( Act, 1 of 1967 ), the Government of Andhra Pradesh , hereby declares that it is proposed 
to constitute the land within the boundaries specified in the schedule below , as a 
Reserve Forest under the said Act, and appoints the Forest Settlement Officer, 
Anantapur, to be the Forest Settlement Officer, in regard to the said land , to enquire 
into and determine the existence , nature and extent of any rights claimed by , or 
alleged to exist in favour of, any person in or over the land comprised within such limits , 
or to any forest produce of such land, and to deal with the same as provided in 
Chapter - Il of the said Act. 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , March 27 , 2019 


SCHEDULE 


Name of the District 
Name of the Mandal 
Name of the Village 
Name of the Forest Division : 
Name of the Forest Range 
Name of the Blcok 
Area of the Block 


Anantapur 
Putluru 
Dosaledu 
Anantapur 
Gooty 
Mutchukota Addition XI 
10 .25 Acrest (or) 4 . 15 Ha 


No . 


Classification of 
Name of Village 

Land 
Dosaledu Of Putlur (M ) 

Patta 
Dosaledu OfPutlur ( M ) 

Patta 
Dosaledu Of Putlur (M ) 

Patta 
Dosaledu Of Putlur ( M ) 

Patta 
Dosaledu Of Putlur (M ) 

Patta 
Dosaledu Of Putlur (M ) 

Patta 
Grand Total: 


Survey 

No . 
159 - B 
159 - C 
159 -DI 

163 
164 
165 - A 


Extent in 
Acres 
0 .71 
0 .75 
0 .51 
7 . 30 
0 .65 
0 .33 

10 . 25 
(or) 4 . 15 Ha 


BOUNDARY DESCRIPTION OF BIT NO - 1 


EAST 


The boundary line of this block starts from Station No : A to 1 that is tie line 
for this block . Station A is the Cairn No : 269 of Mutchukota RF notified under 
section - 16 , thence the boundary line of the block generally runs in southerly 
direction to Station No- 2 with following magnetic bearings and distances in links . 


Stations 
From - To 


Magnetic bearings in 

Degree 

231 


Distance in Links 


AI 


341 
460 


183 


SOUTH : 


Thence the boundary line turns North Westerly direction with the following 
magnetic bearings and distance to Station No. 3 


Stations 
From - To 


Distance in Links 


Magnetic hearings in 

Degree 
286 


550 


ANDHRA PRADESH GAZETTE ,March 27 , 2019 


WEST : 


Thence the boundary line turns Northerly direction to Station No. 4 with the 
following magnetic bearings and distance . 


Stations 
From - To 


Magnetic bearings in 

Degree 


Distance in Links 


04 


350 


NORTH : 


Thence the boundary line runs generally in North east and South easterly 
direction to Station No- 1 which is the starting point of this block with the following 
magnetic bearings and distances. 


Stations 
From - To 


Distance in Links 


Magnetic bearings in 

Degree 

78 
116 


260 
324 


BOUNDARY DESCRIPTION OF BIT NO - II 


NORTH : 


The boundary line of this block starts from Station No. A to l that is tie line 
for this block . Station A is the Cairn No: 263 of Mutchukota RF notified under 
section - 16 , thence the boundary line of the block generally runs in Easterly and 
southerly direction to Station No : 6 with the following magnetic bearings and 
distances in links . 


Stations 
From - To 


Distance in Links 


Magnetic bearings in 

Degree 
273 
117 


113 
111 


184 
506 
280 
138 
232 
196 


185 
96 


EAST : 


Thence the boundary line turns southerly direction with the following 
magnetic bearing and distance to Station No: 7 


Stations 
From - To 


Magnetic bearings in 

Degree 
197 


Distance in Links 

655 


6 


7 1 


ANDHRA PRADESH GAZETTE , March 27 , 2019 


SOUTH : 


Thence the boundary line runs generally westerly direction to Station No.9 
with the following magnetic bearing and distances . 


Stations 
From - To 


Magnetic bearings in 

Degree 


Distance in Links 


295 


648 
552 


300 


WEST: 


Thence the boundary line turns generally to Northerly direction to Station 
No.1 which is the starting point of this block , with the following magnetic bearing 
and distance . 


Distance in Links 


Stations 
From - To 


Magnetic bearings in 

Degree 

16 


759 


REMARKS : 


There are no enclosures to be admitted with in the block . 
There is a Right of way in bit No. I (Panchayat Raj Road ) with the length 
of 116 Meters and width of 3 meters it contains 0 .086 acres (or) 0 .0348 
hectors . 


JANAKIR . KONDAPI, 
Special Chief Secretary to Government. 


ANDHRA PRADESH GAZETTE, March 27, 2019 


ముచ్చుకోట అడిషన్ XI రిజర్వు అడవి :బ్లాకు ప్రకటన 


1967 , ఆంధ్ర ప్రదేశ్ అటవీ చట్టం ( 1967లో 1వ చట్టం )లోని 4వ విభాగంద్వారా లభించిన 
అధికారాలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నరుగారు, ఈ క్రింది అను సూచికలో నిర్దిష్టపరచిన 
సరిహద్దులలోపల గల భూమిని , సదరు అటవీచట్టం క్రింద రిజర్వు అడవిగా ఏర్పాటుచేయాలని ప్రతిపాదించడం 
జరిగిందని ఇందు మూలంగా ప్రకటిస్తూ , సదరు భూమికి సంభందించి ఏవైనా ఆక్షేపణలు ఉన్నట్లయితే 
వాటిని పరిశీలించడానికి , అట్టి పరిధిలోపల ఉన్నట్టి ఏదైనా భూమిలో లేదా దానిమీద , లేక అట్టి భూమిలోని 
ఏదైనా అటవీవృత్తిని ఎవరైనా వ్యక్తి క్లైముచేసిన లేదా ఆయపరంగా ఉన్నదని ఆరోపించబడిన ఏవైనా హక్కుల 

యొక్క ఆస్థిత్వాన్ని , స్వభావాన్ని, విస్తృతిని గురించి విచారించి నిర్ణయించడానికి , సదరు చట్టం 2వ అధ్యాయంలో 
నిభందించినట్లుగా వాటితో వ్యవహరించడానికి అనంతపురములోని అటవీ సెటిల్ మెంట్ అధికారి , అటవీ 
సెటిల్మెంట్ అధికారిగా నియమింపబడినారు . 

అనుసూచిక 
1 )జిల్లా పేరు 

అనంతపురం 
2) మండలము 

పుట్లూరు 
3 ) గ్రామము పేరు 

దోసలేడు 
4 ) అటవీ మండలము పేరు 

అనంతపురం 
5 ) అటవీ క్షేత్రము పేరు 
6 ) రిజర్వు అడవిగా ప్రతిపాదించిన బ్లాకు పేరు 

ముచ్చుకోట అడిషన్ XI 
7 ) రిజర్వు అడవిగా ప్రతిపాదించిన బ్లాకు విస్తీర్ణము : 10 . 25 ఎకరములు ( లేదా ) 4. 15 హెక్టార్లు 


గుత్తి 


ప్రతిపాదించిన బ్లాకులో చేర్చిన భూముల విస్తీర్ణ వివరములు 
వరుస మండలము | గ్రామము | సర్వే . | భూమి వర్గీకరణ | విస్తీర్ణము 
సంఖ్య | పేరు పేరు 

|( ఎకరాలలో ) 
పుట్లూరు దోసలేడు 159 - బి - పట్టా 

0. 71 
పుట్లూరు దోసలేడు 159 - సి | పట్టా 

0. 75 
పుట్లూరు సలేడు 159 - 11 

0. 51 
పుట్లూరు |దోసలేడు 163 

7. 30 
పుట్లూరు |దోసలేడు 164 

0. 65 
పుట్లూరు . |దోసలేడు 165 - ఎ 

0. 33 
మొత్తం 

10. 25 ( లేదా ) 
4 . 15 హెక్టార్లు 


పట్టా 
పట్టా 
పట్టా 


పట్టా 


ANDHRA PRADESH GAZETTE, March 27, 2019 


బిట్ -1 యొక్క సరిహద్దుల వర్ణన 
తూర్పు : 

ఈ అటవీ బ్లాకు యొక్క సరిహద్దు స్టేషన్ నెం . ఎ నుండి 1 వరకు టై లైనుగా గుర్తించడమైనది . స్టేషన్ 
నంబర్ ఎ ముచ్చుకోట రిజర్వు అడవి కండపురాయి నంబరు : 269 గా వున్నది . అచ్చటి నుండి సరిహద్దులైను 
సాదారణముగా దక్షిణ దిశగా స్టేషను నెంబరు 2 వరకు ఈ క్రింద చూపబడిన మేగ్నటిక్ బేరింగు మరియు 
దూరము కొలతల ప్రకారము వెళ్ళును . 
స్టేషను నంబర్లు మేగ్నెటిక్ బేరింగులు 

దూరము లింకులలో 
నుండి వరకు 

డిగ్రీలలో 


231 


341 


460 


| 1 | 2 

183 
దక్షిణము : 

అచ్చటి నుండి సరిహద్దు లైను సాదారణముగా వాయువ్య దిశలో తిరిగి ఈ క్రింద కనపరచిన మేగ్నెటిక్ 
బేరింగులు మరియు కొలతల ప్రకారము స్టేషన్ నంబరు 3ను కలియుటకు వెళ్ళును . 
స్టేషను నంబర్లు మేగ్నెటిక్ బేరింగులు 

దూరము లింకులలో 
నుండి వరకు 

డిగ్రీలలో 
213 

550 


286 


పడమర : 


స్టేషన్ నంబరు 3 నుండి ఈ సరిహద్దు లైను సాదారణముగా ఉత్తర దిశవైపుగా ఈ క్రింద చూపబడిన 
మేగ్నెటిక్ బేరింగులు మరియు కొలతల ప్రకారము స్టేషన్ నంబరు 4 వరకు వెళ్ళును , 
స్టేషను నంబర్లు మేగ్నెటిక్ బేరింగులు 

దూరము లింకులలో 
నుండి వరకు 

డిగ్రీలలో 
3 | 4 04 

350 


ఉత్తరము : 

అచ్చటి నుండి ఈ సరిహద్దు లైను సాదారణముగా ఈశాన్య మరియు ఆగ్నేయ దిశగా ఈ క్రింద 
తెలుపబడిన మేగ్నెటిక్ బేరింగులు మరియు కొలతల ప్రకారము స్టేషను నెం . - 1 ( ప్రథమ స్టేషన్ ) వరకు 
పటములో రేఖా చిత్రము చేయబడిన ప్రకారము వెళ్ళును . 


ANDHRA PRADESH GAZETTE ,March 27 , 2019 


దూరము లింకులలో 


స్టేషను నంబర్లు 
నుండి వరకు 


మేగ్నెటిక్ బేరింగులు 

డిగ్రీలలో 


78 


260 


51 


116 


324 


బిట్ - 2 యొక్క సరిహద్దు వర్ణన 


ఉత్తరము : 


ఈ అటవీబ్లాకు యొక్క సరిహద్దు స్టేషన్ నం : ఎ నుండి 1 వరకు టై లైనుగా గుర్తించడమైనది . స్టేషన్ 
నంబరు ఎ ముచ్చుకోట రిజర్వు అడవి కండపురాయి నంబరు : 263 గా వున్నది . అచ్చటి నుండి సరిహద్దు 
లైను సాదారణముగా తూర్పు , దక్షిణ దిశలుగా తిరుగుతూ స్టేషను నెంబరు 6 వరకు ఈ క్రింద చూపబడిన 
మేగ్నటిక్ బేరింగులు మరియు దూరము కొలతల ప్రకారము వెళ్ళును . 
స్టేషను నంబర్లు మేగ్నెటిక్ బేరింగులు 

దూరము లింకులలో 
నుండి వరకు 

డిగ్రీలలో 


273 


184 


117 


506 


113 


280 


111 


138 


185 


232 


96 


196 


తూర్పు : 

అచ్చటి నుండి సరిహద్దు లైను సాదారణముగా దక్షిణ దిశగా ఈ క్రింద కనపరచిన మేగ్నటిక్ బేరింగు 
మరియు కొలతల ప్రకారము స్టేషన్ నెం . 7ను కలియుటకు వెళ్ళును. . 
స్టేషను నంబర్లు మేగ్నెటిక్ బేరింగులు 

దూరము లింకులలో 
నుండి వరకు 

డిగ్రీలలో 
6 | 7 192 

655 


ANDHRA PRADESH GAZETTE, March 27, 2019 
దక్షిణము : 

స్టేషన్ నంబరు 7 నుండి ఈ సరిహద్దు లైను సాదారణముగా పడమర దిశవైపుగా ఈ క్రింద చూపబడిన 
మేగ్నటిక్ బేరింగు మరియు కొలతల ప్రకారము స్టేషన్ నంబరు 9 వరకు వెళ్ళును. 
స్టేషను నంబర్లు మేగ్నెటిక్ బేరింగులు 

దూరము లింకులలో 
నుండి - వరకు 

డిగ్రీలలో 


718 


295 


648 


8 | 9 


300 


552 


పడమర : 

అచ్చటినుండి ఈ సరిహద్దులైను సాదారణముగా ఉత్తర దిశగా ఈ క్రిండ తెలుపబడిన మేగ్నటిక్ 
బేరింగు మరియు కొలతల ప్రకారము స్టేషన్ నంబరు - 1 ( ప్రథమ స్టేషన్ ) వరకు పటములో రేఖాచిత్రము 
చేయబడిన ప్రకారము వెళ్ళును . 
స్టేషను నంబర్లు మేగ్నెటిక్ బేరింగులు 

దూరము లింకులలో 
నుండి - వరకు 


డిగ్రీలలో 


16 


759 


రిమార్కులు : 


1 ) 


E 


బ్లాకు యందు అనుమతించవలసిన ఎన్‌క్లోజర్స్ ఏమియులేవు . 
బ్లాకు యందు బిట్ - 1 నందు పంచాయతీరాజ్ కు సంభందించిన దారి పొడవు 116 మీటర్లు 
మరియు వెడల్పు 3 మీటర్లు ఉన్నది . దీని వైశాల్యము (0. 086 ఎకరములు ( లేదా ) 0. 0348 హెక్టార్లు 
అనుమతించవలసినది ఉన్నది . 


జానకి ఆర్ . కొండపి , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www . apegazette . cgg. gov. in 


